పెద్ద తోడేలు , 
చిన్నతోడేలు 


పెద్ద తోడేలు , 
చిన్న తోడేలు 


తెలుగు : కె . సురేష్ 


ఒక కొండ శిఖరం మీద చెట్టు కింద ఒక పెద్ద తోడేలు 
ఒంటరిగా ఉండేది . అది ఎప్పటినుంచో అక్కడ 
ఒంటరిగానే ఉంది . ఒక రోజుదానికి అటుగా వస్తున్న 
చిన్న తోడేలు దూరాన కనపడింది . ఎంత దూరం 
అంటే మొదట్లో అది చిన్న చుక్క లాగా కనిపించింది . 


ఆ వచ్చే చిన్న తోడేలు తనకంటే పెద్దగా 
ఉంటుందేమోనన్న ఆందోళన పెద్ద తోడేలుకి 
కలగసాగింది . 


ఆతోడేలు కొండ ఎక్కటం మొదలుపెట్టేసరికి అది 
చాలా చిన్న తోడేలని తెలిసిపోయింది . ఇప్పుడు పెద్ద 
తోడేలుకి నిశ్చింతగా ఉంది . 


అది చిన్న తోడేలుని తన చెట్టు దగ్గరకు 
రానిచ్చింది . 


శిఖరం మీద చెట్టు కింద చిన్న తోడేలు 
రోజంతా కూర్చుంది . చెట్టు కింద ఇప్పుడు 
రెండు తోడేళ్లు ఉన్నాయి . 
పెద్ద తోడేలు, చిన్న తోడేలు . 
ఆ రెండు తోడేళ్లూ ఒక్క మాట కూడా 
మాట్లాడుకోలేదు . 

కానీ 
, రెండూ పక్క 
చూపులతో ఒకదానినొకటి చూస్తూ 
ఉన్నాయి . ఆ చూపులలో కుతూహలం 
తప్పించి అనుమానం లేదు . 


రాత్రి అయ్యింది . చిన్న తోడేలు ఎక్కడికైనా వెళ్లిపోతేబాగుండునని పెద్ద 
తోడేలు అనుకుంది . ఎప్పటినుంచో ఇది తన చెట్టు ,తాను ఎప్పుడూ 
ఒంటరిగానేఉంది . 

కానీచిన్న తోడేలు అక్కడే పడుకుంది . 
రాత్రి చలికి ఒణుకుతున్న చిన్న తోడేలును చూసి తన ఆకుల 
దుప్పటిని కొంచెందాని వైపు తోసింది . చిన్న తోడేలుకి ఆ చిన్న భాగం 
సరిపోతుందని పెద్ద తోడేలు అనుకుంది . 


మరునాడు ఉదయానికి కూడా చిన్న 
తోడేలు అక్కడే ఉంది . ప్రతిరోజూ లాగానే 
పెద్ద తోడేలు వ్యాయామం చెయ్యటానికి 
చెట్టు పైకి ఎక్కింది . చిన్న తోడేలు కూడా 
దాని వెనకే చెట్టు ఎక్కసాగింది . 


చిన్న తోడేలుని పెద్ద తోడేలు చూసింది . అది తన కంటే 
చెట్లు బాగా ఎక్కగలదేమోనని పెద్ద తోడేలుకి అనుమానం 
వచ్చింది . 

కానీ 
, చెట్టు ఎక్కడానికి చిన్న తోడేలు రెండు 
సార్లు ప్రయత్నించాల్సి వచ్చింది . మొదటిసారి అది కింద 
పడిపోయి , "అయ్యో!" అంది . రెండవసారి ప్రయత్నించి అది 
చెట్టు ఎక్కగలిగింది . ఈ తోడేలు ధైర్యం గలదే , అనుకుని 
తనతో పాటు వ్యాయామం చెయ్యటానికి పైకి ఎక్కనిచ్చింది . 


కిందకి దిగే ముందు పెద్ద తోడేలు అల్పాహారానికి కొన్ని 
పళ్లుకోసింది . ఎప్పటికంటే కొన్ని ఎక్కువ పళ్లుకోసింది . 
దాని వెనకే చిన్న తోడేలు చెట్టు దిగింది . 

కానీఅది తన 
కోసం ఏమీ 
కోసుకోలేదు . 
పెద్ద తోడేలు పళ్లు తినటం మొదలుపెట్టి ఒక పళ్లాన్ని 
చిన్న తోడేలు ముందుకి తోసింది . చిన్న తోడేలు కూడా 
తినటం మొదలుపెట్టింది 


తిన్న తరవాత పెద్ద తోడేలు నడకకి బయలుదేరింది . కొండ 
దిగిన తరవాత అది వెనక్కి తిరిగి చూసింది . చిన్న తోడేలు 
చెట్టు కిందే ఉంది . పెద్ద తోడేలు తనలో తాను నవ్వుకుంది . 
చిన్న తోడేలు నిజంగాచాలా చిన్నగా ఉంది . 


కొండ కింద చేనుదాటిన తరవాత పెద్ద తోడేలు మళ్లీ వెనక్కి తిరిగి 
చూసింది . చిన్న తోడేలు ఇంకా చాలా చిన్న గా ఉండటం చూసి పెద్ద 
తోడేలు మళ్లీనవ్వుకుంది . అడవి అంచు దగ్గరకి వెళ్లిన తరవాత 
చివరిసారిగా పెద్ద తోడేలు వెనక్కి తిరిగి చూసింది .తాను నిజంగా పెద్ద 
తోడేలుకాబట్టి అంత దూరాన నలుసు లాగా ఉన్న చిన్న తోడేలుని 
చూడగలుగుతోంది . ఆ తరవాత అది అడవిలోకి ప్రవేశించింది . 


ఆ సాయంత్రం అడవి లోంచి బయటకు వచ్చిన పెద్ద 
తోడేలుకి చెట్టు కింద చిన్న తోడేలు కనిపించలేదు . 
“చాలా దూరంగా ఉండటం వల్ల కనపడటం లేదేమో," 
అనుకుని తనలో తాను నవ్వుకుంది . 


చేనుదాటి కొండ మొదలు దగ్గరకి వచ్చినప్పుడు కూడా 
చెట్టు కింద పెద్ద తోడేలుకి ఏమీ కనిపించలేదు . 
“ ఆశ్చర్యంగా ఉంది ," అనుకుంది పెద్ద తోడేలు , 
“ ఇప్పుడు కూడా కనపడకపోవటానికి చిన్న తోడేలు 
మరీ అంత చిన్నదేమీకాదే." 


C 


జీవితంలో మొదటిసారి పెద్ద తోడేలు ఆందోళనకు 
గురయ్యింది . ఎప్పటిలాగా కాకుండా కొండపైకిచాలా 
వేగంగా ఎక్కింది . 
ఆ చెట్టు కింద పెద్దదిగాని , చిన్నదిగాని ఏమీ లేదు . 
ఎప్పటిలాగానే ఉంది . అయితే ఇప్పుడు పెద్ద తోడేలు 
విచారంగా ఉంది . 


ఆ సాయంత్రం మొదటిసారి పెద్ద 
తోడేలు అన్నం తినలేదు . అది 
నిద్రపోని మొదటి రాత్రి కూడా అదే . 
అది ఎదురు చూస్తూ ఉంది . చిన్న 
తోడేలు తన గుండెలో చోటు 
చేసుకుందని మొదటిసారి 
అనుకుంది . అది చిన్నదేకానీ 
తన 
గుండెలో చాలా చోటునే 
ఆక్రమించింది . 


ప్రతిరోజు లాగానేఉదయాన్నే పెద్ద తోడేలు చెట్టు 
ఎక్కింది . అయితే ఎప్పటిలాగా అది వ్యాయామాలు 
చెయ్యలేదు . చిన్న తోడేలు కనపడుతుందేమోనని 
అది దూరాలకు చూసింది .కానీ 
దానికి ఏమీ 
కనపడలేదు . 
చిన్న తోడేలు 
కోసం ఎదురు చూస్తూనే ఉంటానని , 
అది తనలో తాను అనుకుంది . 


- - 


చిన్న తోడేలు 
కోసం ఎదురు చూస్తూ 
పెద్ద తోడేలు ఎన్నో విషయాల గురించి ఆలోచించింది . ఈసారి తన 
ఆకుల దుప్పటిలో ఎక్కువ భాగం చిన్న తోడేలుకి ఇస్తుంది . అది 
తిన్నంత ఆహారం పెడుతుంది . చెట్టు పైన తనకంటే ఎత్తుకి 
ఎక్కనిస్తుంది .తాను చేసే అన్ని వ్యాయామాలనుదానికి 
నేర్పిస్తుంది . చిన్న తోడేలును మళ్లీవెళ్లనివ్వదు . వీటన్నిటి 
గురించి ఆలోచిస్తూ చిన్న తోడేలు 
కోసం ఎదురు చూస్తోంది . 


అది 


అలా ఉండగా ఒకరోజు పెద్ద తోడేలుకి దూరాన ఒక చుక్క 
కనిపించింది .దానికోసంఎదురుచూసేవాళ్లకే కనిపించేటంత 
చిన్నగా ఆ చుక్క ఉంది . ఆ చుక్క ఎంతో దూరం నుంచి వస్తోంది . 
పెద్ద తోడేలు గుండె మొదటిసారి సంతోషంతో వేగంగా 
కొట్టుకోసాగింది . దూరంగా ఉన్న చిన్న చుక్క పెద్దది అవుతూ 
ఉంది . అది చిన్న తోడేలేమో చూద్దాం అని అనుకుంది , అది 
తనకంటే పెద్దదైతే మాత్రం ఏమిటని అనుకుంది . 


కానీఅది పెద్దగా లేదు , ఇప్పుడు కూడా 
అది చిన్న 
గానేఉంది . 
అనుమానం లేదు , అది చిన్న తోడేలే . 


చిన్న తోడేలు కొండ ఎక్కి చెట్టు కింద కూర్చుంది . 
“ ఇన్నిరోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు?" పెద్ద 
తోడేలు అడిగింది . 
" అక్కడ ," ఎటూ చూపించకుండా చిన్న తోడేలు 
జవాబు ఇచ్చింది . 
“ నువ్వు లేకపోతే ఒంటరిగా అనిపించింది ," పెద్ద 
తోడేలు లోగొంతుకలో అంది . 


పెద్ద తోడేలుకి చిన్న తోడేలుదగ్గరగా 
వెళ్లి, “నాకు కూడా ఒంటరిగానే 
అనిపించింది ," అంది . 
పెద్ద తోడేలు భుజం మీద చిన్న తోడేలు 
తన తలను ఆన్చింది . పెద్ద తోడేలుకి ఇది 
మంచిగా అనిపించింది . 
ఇక చిన్న తోడేలు ఎప్పటికీ అక్కడే 
ఉంటుందని నిర్ణయించుకున్నాయి . 


అయిపోయింది 


